ఆతా 


జ్‌ సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-134. త్తే 
4.1 గౌతమీనగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. క్ష 
టా https ://madhirafamily.wordpress.com/ క 


Kiron Type Institute 


Kiron Type Institute 


Kiron Type Institute 


Kiron Type Institute 


నారాయుణ స్తోత్రము 
“101 నారాయణ! నారాయణ! జయగోవింద! హరె! 
! నారాయణ! నారాయణ! జయగోపాల! హరే॥ 


02. కరుణా పారావార! వరుణాలయ గంధీర! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే 


03. ఘన నీరద సంకాశ కృతకలికల్మషనాశ || 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే 


04. యమునా తీరవిహార! ధృతకౌస్తుభ మణిహార! 


నారాయణ! నారాయణ! జయగోపాల! హరే।। 


05. పీతాంబర పరిధాన! సురకళ్యాణ నిధాన! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే।। 


06. మంజాలగుంజాభూష మాయా మానుష! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే॥ 


07. రాధాధరమధురసిక! రజనీచరకులతిలక! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే। 


08. మురళీగాన వినోద! వేదస్తుత భూపాద! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే॥ 


Kiron Type Institute 


Kiron Type Institute 


109. బార్హిణబరహాపీడ! నటనాటక! ఫణిపీడ! 
"నారాయణ! నారాయణ! జయగోపాల! హరె॥ 


10. వారిజ భూషాభరణ! రాజీవ రుక్మిణీరమణ! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరె॥ 


11. జలరుహదళనిభనెత్ర! జగదారంభక సూత్ర! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే॥ 


12 పాతకరజనీ సంహర! కరుణాలయ! మాముద్దర। 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరేః 


13. అఘబకక్షయ! కంసారే! కేశవ! కృష్ణ! మురారే! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే।। 


14. హాటక నిభపీతాంబర! అభయం కురుమే మావర! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే॥ 


15. గోవర్ధనగిరి రమణ! గోపీ మానస హరణ! 
క యణ నారాయణ! జయగోపాల! హరే॥ 


16. దశరథరాజ కుమార! దానవమద సంహార! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే 


Kiron Type Institute 


Kiron Type Institute 


17 సరయూ తీరవిహార! సజ్జన ముని మందార! 

=" నారాయణ! నారాయణ! జయగోపాల! హరే।॥ 

18. విశ్వామిత్ర మఖత్ర! వివిధ పరాసు చరిత! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే 


19. ధ్వజ వజ్రాంకుశపాద! ధరణీజని సహమోద! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే॥ 


20. జనకసుతాప్రతివాల! జయ జయ సంస్కృత లీల! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే॥ 


21. దశరథ వాగృతభార! దండక వనసంచార! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే।। 


౫౨ ముష్టిక చాణూర సంహార ముని మానస సువిహార! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే 


23. వాలి వినిగహ శౌర్య! వసుగ్రివ హితార్య 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే 


24. మాం మురళీకర! ధీవర! పాలయపాలయ శ్రీధర! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే। 


Kiron Type Institute 


Kiron Type Institute 


J 25. జలనిధి బంధన ధీర! రావణ కంఠవిదార! 
“* నారాయణ! నారాయణ! జయగోపాల! హరే॥ 


26. తాలీవన దళనాడ్య! నటగుణ! వివిధధనాధ్య! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే॥ 


27. గౌతమ పత్ని పూజన కరుణా ఠనావలోకన 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరె॥ 

28. సంభ్రమ సీతాహార! సాకేత పుర విహార! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరె॥ 

29. అచలోద్ధృతి చంచత్మర! భక్తాను గహతత్పర! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే॥ 


30. నైగమగానవినోద! రక్షస్సుతప్రహ్లాద! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే 


31. భారతయతివర శంకర నానామృత వచనాంతర! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే 


// ఇతి శ్రీ శంకరాచార్య విరచిత నారాయణ స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌ // 


Kiron Type Institute 


Kiron Type Institute 6 


9}n}nsu| 96/గ్న uouly 


Kiron Type Institute 


